నటీనటులు 


పద్మ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి, రమణారెడ్డి, 
రాజబాబు, రావికొండలరావు, సాక్షిరంగారావు, 
జె. వి. యల్‌. నరసింహారావు, రామకోటి, . 
వె. వి. రాజు, బాబు, డి, రమణారెడ్డి, 
మాస్టర్‌ ఆదినారాయణ. 


జమున, నూత్యకోంతం, జయకుమారి, రూన్ని 
బేబి శ్రీదేవి, రాజేశ్వరి, నాగు, 


Tae గిరిజ, 
దర్శకత్వం : ప్రత్యగాత్మ i 
నిర్మాత 2 జి, రాధాకృష్ణమూర్తి [ 
కథ, మాటలు ఏ ముళ్ళపూడి వేంకటరమణ 
పాటలు ఏ దాశరథి, కొసరాజు, య 

నారాయణరెడ్డి, ఆరు[ద. 

సంగీతం * టి. చలపతిరావు 
నేపధ్యగాయకులు * ఘంటసాల, పి. సుశీల, జిక్కి, 


ఎల్‌. ఆర్‌. ఈశ్వరి, జయదేవ్‌. 
డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ : కె. యస్‌. రామకృష్ణారావు, 
ర్వాత 52, 
విడుదల : ఆంధ్రా, నె నైజాం, సీడెడ్‌ : నవయుగ ఫిలింస్‌, 


మైసూర్‌ : వాణీ ఫిలిమ్స్‌, 
ఒరీస్సా : నాగేశ్వర పిక్చర్‌. 


పాటల పుస్త సకం వెల : 10 పైసలు 


కథాసం[గహం౦ 


విజానం వెర్రితలలు వేస్తున్న యీనాడు ఎన్నో వ్యాధులకు మందు 
క్టనిపెటారు.. కాని ధనదాహం అనే వ్యాధికి మాత్రం యింతవరకూ విరు 
గుడు "కనిపెట్టలేదు. నాగరికత (ప్రబలిన కొద్దీ యీ “వ్యాధి” కూడా 
మూనవ హృదయాలలో వేళ్ళు బలంగా పాతుకుంటోంది. మానవుడు కని 
“పెటిన మారణాయుధా లన్నింటికం పే భయంకరమైంది డబ్బు. దానికోసం 
బ్‌; అనురాగం, పేమ, బంధ్యుప్రీతి మరిచిపోయి వీధికుక్క_లా 
టాడుకుంటున్నారు. ఈ పోట్లాటకో కొంతమంది అమాయకులు 
ల్రేపోతుంటారు. 


టా గ్రీమంతుడై న రాజా ధనవంతుడై న పాపానికి తనచుట్టూ ఐనవాళు 

లోనే శత్రువుల్ని సంపాదించుకున్నాడు. - రాజా తండ్రి చలపతి _ 
గంజదుభూములమీద అధికారి _ శేఖర్‌ ప్రాణమిత్రులు. శేఖరం చలపతికి 
శాంక్షన్‌ చేయించిన భూమిలో మైకా కనిపించింది. ఇల్లు తాకట్టు పెట్టి 
డబ్బు యిచ్చి శేఖరం ఆ మెకాగని (తవ్వటానికి తోడ్చడ్డాడు. న 
గడ్జెలతల్లి చలపతి యింట్లో నా నాట్యం (పారంభించింది. చేష్టాదేవి శేఖర్‌ని 


త ళయాన ది. 


చలపతి అకస్మాత్తుగా మరణించటంతో ఆ ఆ సేమీద ఓ పాపిషి 
కన్ను వేసిన మేన త్ర కాసులమ్మ రాజాకి గార్డియన్‌ అప్‌, రాజా 
పనికిరానివాడ్ని చేయడంకోసం అతనిని వ్యస్‌నాలకు అలవాటు చేసింది. 
శేఖరం కూతురు _ రాజా చిన్ననాటి స్నేహితురాలు = రాధ రాజాని 
చూడటానికి వచ్చి వ్యసనాలకు బానిస అయిన అతన్ని చూచి భాధపడి 
వవిధంగానైనా అతన్ని బాగుచేయాలని కంకణం కట్టుకుంది. రాధ. రాజా 
దృష్టిలో పడింది. కన్ను మనసు చెదిరిన రాజా ఆమెను పిలిపించాడు. 
కన్ను తెలియని కామా వేశంలో మీదపడ్డ రాజాను ఆ చెంప యీ చెంప 
వాయించింది రాధ. దెబ్బకు దేవేం్యద్రలోకం కనిఫ్‌ర న రాజాకు నిషాదిగి 


పోయి రాధను గుర్తుప ట్టి సిగ్గుపడ్డాడు. 
లీ 


కవున్రషినె పుట్టినందుకు చనిపోయే లోపల ఒక్క నిముషమెనా 
మనిషిగా _బతికచూడు” 


అనే రాధ (ప్రబోధన రాజాలో నిిదాణమయివున్న మనిషిని, 
మేత్కొలిపిండి. తన మిల్లు కార్మికులలో ఒకడిగా చేరిపోయి కాసులమ్మ 
నాటకాన్ని పసికట్టాడు. రాజాలో కలిగిన పరిన్గ ర్హనకు ఆనందపడిపోయిన 
రాధ అతనితో వివాహానికి యిష్టపడింది. 


అయితే ఒకరికి మంచి, మరొకరికి చెడుగా కనిపిస్తుంది. రాజాలో 
సరివ ర్హన కాసులమ్మకు కంటగింపయింది. ఆ స్వార్దపరురాలి కుట్రతో 
రాజా త్మీవంగా గాయపడ్డాడు. రాజా - ఎక్కువకాలం (బ్రతకడని డాక్టర్‌ 
చెప్పిన మాటవిని, రాధ జీవితాన్ని పాడుచేయటం యిష్టంలేని రాజా ఆమెను 
తన మీద ఆశ వదులుకోమన్నాడు. “ఒకరోజు (బతికినా అతని భార్య 


కాసులమ్మ కుట నెరవేరుతుందా ? 
అన్యాయం న్యాయాన్ని గొంతు పిసుకుతుందా ? 
ధర్మంమీద అధర్మం విజయం సాధిస్తుందా ఇ 


వెండి తెరమీద చూడటోతున్నారుగా (i 


బాతు-శౌం॥ పాడినవారు 
పి. సుశీల, జిక్కి ఆండ్‌ కోరస్‌ 


పెళ్ళండి స పెళ్ళి 
ముచ్చ బన “పెళ్ళి ___ బహు 
ముచ్చటైన వలి 


కొంగులు ముడివేసీ 

కోర్కెలు క్వాననైస్‌ 

బుగల'పై సిగ్గుతో 

కన్నులలో వీలప్పతో 

అడుగులలో అడుగులతో 

నడిచిపోవు బొమ్మలు... ॥చిట్టి పొట్టి; 


మెరిసిపోవు తాళితో 

మెడలో పూమాలతో 

మేళాలూ _ తాళాలూ 

సన్నాయీ _ బాజాలూ 

రాజు వెంట రాణీ 

కాళ్ళకు పారాణి 

చేయి చేయి కలుపుకొనీ 

చిందులేయు జొమ్నులు.... చిట్టి పొట్టి॥ 

పూల పల్లకీలో 

ఊరేగే వేళలో 

కోయిలమ్మ _.పాటతో 

చిలకమ్మల ఆటతో 

అంతులేని ఆశలతో 

గంతులేయు బొమ్మలు.... ॥చిటి పొటి॥ 
1 లు లు 


రచన : 
దాశరథి 


ఆమె : 


అతడు ; 


ఆమె; 


వొఠు నెల. 


మొదటి 'పెగులో మజా 
వేడి ముదులో నిషా 
కొత వలపుల రుబీ రతీ 
అనుభవిస్తే ఖుషీ ఖుషీ 


2 పాడినవారు: 
ఘంటసాల అండ్‌ కోరస్‌ 


అమ్మమ్మ సప్పప్ప దద్దద్త నిన్నిన్నిమా 


రేపు సంగతి మనకేల 

నేడు సుఖపడు మనసార 
పండితే నీ మోజు 

పండుగే (పతిరోజు 
అమృమ్మమృమృమ్మమ్మ చే 
తన పర భేదం లేనిది 
తాగుడులోనే వున్నది 
నింపుకో మధు పాత్ర 
సాగనీ సుఖయాత 


మి మజా ॥మొదటి॥ 


అమ్మృమృమ్మృమృమ్మృమృ్మ ఏమి మజా 1 మొదటి॥ 


బూటు చెం. 8 


కొంటెచూపు లెందుకులేరా 
జుంటికేనె లందిసారా 
సీవు నాకు తోడై పుంే 
లోకాలే గెలిచేసారా 
కన్ను కలిపి కవ్వించేవు 
వెన్నలాగ కరిగించేవు 
నిన్ను చేరి నీరైపోతే 
నన్ను చూచి నవ్వేసేవు 
ఇన్నినాళ్ళు దాచిన వయసు 
ఈనాడే కానుక నీకు 
కలకాలం నీ కౌగిలితో 
కరగాలని కోరిక నాకు 


పాడినవారు ; 
పి. సుశీల, ఘంటసాల 


॥కొంజచూపు లెందుకులేరా॥ 


a 


ఆమె 


రచన : 
దాశరధి 


హరీల రంగ అనవలెరా 


మధుశాలవు నీవె నావు 
బాటసారి నేనె నాను 

ఓ లెలా నీ వాకిలిలో 
మజాసూనె నిలుచున్నాను 
నీలి కురుల నీడలోన 
నిన్ను దాచుకుంటా నేను 


నిండు వలపు మేడలోన 
నిన్ను దోచుకుంటా నేను ॥కొంజుచూపు లెందుకులేరా॥ 


బాటు గుం, 4 పాడినవారు ; 
ఘంటసాల 
ఆహా । _ఏ మందము. 
ఒహో 1 ఈ చందమూ 
నీ-తీయని “పెదవుల తొణికే మధువులు నావే ॥హే॥ 
చిన్నారి, చిలకలెన్నో 
చేరాయి కోరి నన్ను 
ఆహాహా । అయితేనేం : 
అందాల రామచిలక 
అలరించె నేడు నన్ను 
ఈ బింకము, ఈ పొంకము 
ఏనాడు చూడలేదే హె హె హే ॥ఆహా! ఏ మందము॥ 
సీ దారి చూచి చూచీ క 
నిను కోరి వేచి వేచీ 
మన సేలనో, చెలరేగేను 
నే నిలువలేను రావే, ఆహాహా! ॥ఆహాః ఏమందము॥ 
అరచాటు పెటలోన 
అరమోడ్పు కనులలోన 
ఆ వొంపులు ఆ సొంపులు 
నే తాళలేను రావే .॥ఆహాః ఏ తుందము॥ 


బూడు నేం 5 పాడినవారు. : 
ఎల్‌.ఆర్‌. ఈశ్వరి అండ్‌ కోరస్‌ 


చెప్పినది వినవలెరా _. ఎందుకని అడగకురా 


ముందు గతి కనవలెరా 
మన గురువుల బోధలు విననివారికి 
ము కిలేదు గదగా గహరీల రంగ అనవలెరా॥ 


అమృతం తాగిన దేవతలు 

చావన్నది లేకున్నారు 

జలసాలో మునిగున్నారు 

మాయా దేహం వున్న మానవులు 

మమతలలో పడివున్నారు 

మట్టి బొమ్మలుగ వున్నారు ॥హరీల రంగ అనవతెరా॥ 
నువ్వూ నేను ఛా స్పి-నీ 

వెంబడిరాదీ ఆ స్తే 

వున్నంతవర శేరా' యా గస్తీ 

పరుల దోచి నువు దాచిన ధనము 

ఎంతో కాలము నిలువదురా . 
పోయేటప్పుడు తెలియదురా  ॥హరీల రంగ అనవలెరా॥ 
వెయ్యకురా మాయ వేషాలు అ 
చెయ్యకురా పాడు మోసాలు 

చాలించరా చిద్విలాసాలు 

తిన్నయింటి వాసాల నెన్నితే 

చిత్రగు ప్తడు చూస్తాడు 
యముడు తోలు బలిచేస్తాడు ॥హరీల రంగ అనవలెరా॥ 


రచన : వొాతు నౌ. 6 పాడినవారు : 
సి, నారాయణరెడ్డి పి. సుశీల 
చల్లని వెన్నెలలో 
నా ఒడిలో నిదురపో 
అలరి మానుకొనీ 


నా మదిలో ఒదిగిపో 
కలతలు పోవాలనీ 
తొలకరి రావాలనీ 
వలపుల జలులో 
(టకుకులు "పండాలనీ 


వచ కన్నులతో 

వేసారి వున్నాను ॥చల్లని వెన్నెలలో॥ 
మమతల ఉయ్యాలలో 

మనసులు ఊగాలనీ 

మలెల పందిరిలో 

మనువులు కూడాలనీ 

కోటి దేవుళ్ళనే 

కొంగు సాచి అడిగేను ॥చల్లని వెన్నెలలో॥ 
నీ కన్నుల రేకులలో 

నిండు కలలు పూయాలనీ 

వొడని ఆ కలలలో నా 

సీడ చూసుకోవాలనీ 


ఎన్నెన్నో ఆశలతో 
ఇన్నాళ్ళు వున్నాను ॥చల్లని వెన్నెలలో॥ 
బాటు నెం? పాడినవారు ; 


ఘంటసాల 
ఎంతో చిన్నది జీవితం 
ఇంకా చిన్నది యవ్వనం 
ఎంతో చిన్నది జీవితం 


ఇంకా చిన్నది యవ్వనం 


అనుభవించరా జీవితం 

ఆగదు ఆగదు ఆగదు ఆగదు యవ్వనం /ఎంతో॥4 
ప్రతి నిమిషం విలువెనది ' 

ప్రతి మగువ సొగసేనది 

రోజొక తాజా రోజొపె 

మోజు పడేదే యవ్వనం 

అనుభవించరా జీవితం 

ఆగదు ఆగదు ఆగదు ఆగదు యవ్వనం ॥ఎంతో॥ 


మమతలు నీలో “పెంచకు 
ఛ్రమలో కాలం గడపకు 


ఎవరికి వారీ తెలుసుకో 

యమునా తీరే కలుసుకో 
అనుభవించరా జీవితం 

ఆగదు ఆగదు ఆగదు ఆగదు యవ్వనం. 


హాయిగ జీవించేందుకు 

వెనుకా ముందు ఎందుకు 

మధువులు నిండిన అధరము 
అన్నిటిలో అతిమధురము 
అనుభవించరా జీవితం 

ఆగదు ఆగదు ఆగదు ఆగదు యవ్వనం 


వాటు ౧౨౦౩8 


బులి బులి ఎర్రని బుగ్గలదానా 
చెంపకు చారెడు కన్నులదానా 
మరచిపోయావా _ నువ్వే 
మారిపోయావా _ అయ్యో 
మరచి పోయావా _ నువ్వే 
మారిపోయావా_ 
చెడదారిలో తిరిగానే-నీ 
చెరపదెబ్బలే తిన్నా నే 
మంచిమాట: సీ నోట వినాలని 
మనసు మార్చుకొని, వచ్చానే_వచ్చానే 
బొమ్మల “పెళ్ళి చేశావే_ఈ 


"బొమ్మకు హారం చేశావే 


చచ్చి (బతికి సీ చెంతకు వసే 
నన్నే కాదని అంటావే- అంటావే.. 


_ఎవడో రాజా అంటావే.నీ 


రాజా నే కాదంటావే 
కళ్ళు తెరుచుకో నిజం తెలుసుకో _: 
కావాలంసపే పరీక్ష చేసుకో _ చూసుకో 


ఎంతో 


బులి బులి॥ 


బులి బులి! 


కబులి బులి! 


టీ! 


చెక్నీషియన్లు 
. ౧ 
డైరెక్టర్‌ ఆఫ్‌ అడియో[గఫీ : ఏ కృష్ణన్‌, బి, ఎ. 
= ల [2] 
రికార్డింగ్స్‌ వాహిని, జెమిని, ఇ వి యం. 
రీ రికార్డింగ్‌ * శివరాం (వాహిని) 
కళాదర్శకుడు Oe SE సుబ్బారావు 
ఎడిటింగ్‌ వ పి శ్రీహరిరావు 
మేకప్‌ ౯ 4 క వన్‌. చరక, కె మాధవరావు 
దుస్తులు : ఎం, కె. రామారావు, జి. వీర్రాజు" 
శిరోజాలంకరణ : టి, సుబ్బారావు 
నృత్యం ౩ తంగవ్ప, పసుమర్తి, సుందరం 
స్టంట్‌, న వ శ్యాంసుందర్‌ 
స్టూడియో 2 శ్రీ సారథీ నూడియోస్‌ ial లిమిటెడ్‌, 
phar. 
(ప్రానెనింగ్‌ + ఎన్‌ రాజన్న 
అవుట్‌డోర్‌ యూనిట్స్‌  : (ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ పైవేట్‌ లిమిటెడ్‌, 
శారదా ఎంటర్‌ ప్రైజెస్‌ te 
నీల్స్‌ : ఎం, సత్యం (జైహి హంట్‌ స్టూడియో 
టబ 
(పైన్‌ పబ్లి నిటీ 2 ఎన్‌, వి క౩ ఆర్‌. అండ్‌ కల్పనా ఎంటర్‌ ప్రైజెస్‌ 
? . వల్లినిటీ డిజైన్స్‌ 2 గంగాధర్‌ 
(ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ : అక్కినేని వెంకటరత్నం 
(ప్రొడక్షన్‌ మేనేజర్సు శ. ఎన్‌. చిట్టిబాబు, పి, వెంకటేశ్వరరావు య 
అసోనియేట్‌ డై రెక్ట ర్‌ 2 కె సుబ్బారావు హ్‌ 
_అనిస్టు్థంఉట్భ : 
5) 
సంగీతం * జయదేవ్‌, సూరపరాజు 
కెమేరా MAAS; LC EEE. 
కళ్ల tay సూర్యనారాయణ 
ఎడిటింగ్‌ ఫ్‌ వస్‌ మహేశ్వరరావు 
మేకవ్‌ | క టి, రాము, సి అద్బాజి 
*" సంట్‌: 3 ః శంకర్‌ 
బ్‌ 
స్టిల్స్‌ 2 వీరచరణ్‌, సుందరం 
డైరెక్షన్‌ జ టక రాధాకృష్ణ, నిన్‌; విశ్వేశ్వర రావు, బి, కాం. 


స్వతంత ఆద్టు (దింటర్సు, విజయవాడ _ 4. 


